మన్నారాయణ దండకము 


12) 





పోచిరాజు కామేశ్వర రావు 


శ్రీమన్నారాయణ దండకము 

శ్రీవత్స వక్షో విరాడాది లక్ష్మీ! పదాంభోజ సందీప్త 
మందాకినీ! శార్జ కౌమోదకీ చక్ర నిస్త్రింశ శంఖాది దివ్యాయు 
ధానీక హస్తాబ్ద గంభీర శుభ్రాభ మేఘాభ నీలాంగ నిశ్చేష్టి 
తాలోక లోకాలి తప్తాభ్ర కోటీర కేయూర కర్గాంక దివ్యప్రభా 
సోజ్జ్వలత్కౌస్తు భోపేత హారాలి మంజీర కాంచీ కనత్కంక 
ణాబంధ కౌశేయ పీతాంబ రానంద చిద్రూప! చిత్తమ్ము 
నందుంచి నింగొల్తు నిత్యమ్ము సద్భక్తి గల్పంపు టంతమ్ము 
నందెల్ల లోకమ్ము లంభోధి మున్గంగ ధ్వాంతమ్ము నిండంగ 
నీకుక్షి లోనుండ విశ్వమ్ము సూక్ష్మంబుగా నుండి రక్తంపు వర్ణంపు 
నీ కాలి వ్రేలుండ నీ నోటిలో నిండి చిత్రమ్ముగా మట్టి పత్రమ్ముపైం 
గ్రీడ నీ వాడు చుండంగ నా లీల వర్ణింప శక్యమ్మె వేదమ్ము 
లింపార దుర్గాంత మత్స్యంబవై సోమకుం దోయ సంచారకుం 
జంపి రక్షించితే, ఖీమ శైలాభ కూర్మంబవై తాల్చితే మంథమున్‌ 
శైల రాజేంద్రమున్‌, దంష్ట్ర భీభత్స సుశ్వేత కోలంబవై త్రుంచి 
యంభోధి గ్రూరున్‌ హిరణ్యాక్షు లోలాక్షు భూదేవి గాపాడితే, 
సందె వేళన్‌ నృసింహుండవై యుగ రూపమ్మునం జంపితే దైత్య 
నాథున్‌ హిరణ్యాశనున్‌ భగ్న నీచాశునిన్‌, వామ నాకారముం 
బూని దైత్యేంద్రు వైరోచనున్‌ సమ్యగాలోచనుం ద్రొక్కితే, భార్గ 
వామ్నాయ రాముండవై రాజలోకమ్ము గర్వాంధ తోత్తీర్ణ నాకమ్ము 
నిశ్శేషముం జేసితే, వీర కోదండ రాముండవై చంపితే రావణున్‌ 
లోక విద్రావణున్‌, రామ నాముండవై శౌరివై భూమి భారమ్ము 
నస్తోక భారమ్ము విచ్చేదముం జేసితే, బుద్ధ దేవుండవై మాన 
వోద్దారముం దుల్య మందారముం జేసితే, నీవ కృష్ణుండు 


2 


విష్ణుండవే కల్కి నా నింక రా నుంటివే ధర్మ రక్షార్ధమై నాథ! 
కృష్ణుండు నా మీటి గోపార్భ సంఘాత విధ్వంస దుష్పూతనా 
స్తన్యముం గోలి ప్రాణమ్ములం దీసి, పెన్నండినిం దన్ని, 
యాకాశ వీధిం దృణావర్తునిం గూల్చి, మన్నేల భక్షించితే యన్న 
నీ నోటనుం జూపితే మాతకున్‌ విశ్వ సందోహమున్‌, మద్దెలం 
గూల్చితే, వత్స రూపంపు ఘోరాసురుం జంపితే, వ్యాజ వేషున్‌ 
బకోటాసురుం జంపితే, భీక రాఘాసురుం జంపితే 
పద్మసంజాతు _ దర్పమ్మునుం ద్రుంచితే, కాళియుం డుండం 
గాళింది మర్దించితే, ఘోర దావాగ్ని వే మింగితే, లీల గోవర్ధనం 
బెత్తి దేవేంద్రు గర్వమ్ము వో గొట్టితే, నందు శ్రద్దావతిం జేరి 
తోడ్తెచ్చిలే, వల్లవీ కాంతలన్‌ రాస లీలాదులం దన్నితే, శంఖచూ 
డాఖ్యునిం ద్రుంచితే, సౌర భారిష్టునిం జంపితే, కేశి 
నామాశ్వకవ్యోమ దైత్యోగులం జంపితే, చాకలిం జంపితే, 
కుంజరక్రూరు భంజించితే, మల్ల చాణూరునిం జంపితే, మామ 
కంసున్‌ ధరా బాల హింసున్‌ దురాత్మున్‌ సులీలం దెగంజూచితే 
తల్లికిం దండ్రికిం గార మాన్పించి పూజించితే తాతకుం 
బట్టముం గట్టితే కుబ్జ కా వక్రముం బాపి పుత్రుం బసాదించితే, 
రుక్మిణీ దేవితో నష్ట సద్భార్యలం బొందితే యింక 
నష్టద్వయమ్ముల్‌ సహస్రమ్ములున్‌ భార్యలం బొందితే యేక 
కాలము నందుం బ్రకాశించితే వారి సౌధమ్ము లందుండి 
నిత్యారియౌ దామఘోషుం దదాత్మీయు డౌ దంత వక్తాఖ్యునిం 
జంపి జన్మత్రయాంతమ్ము వారిద్దజిం జక్క వైకుంఠ లోకమ్ము 
నన్నిల్పితే శుద్ధ గీతా పరిజ్ఞాన మందించి రక్షించితే పార్టు 
నీమాయ నే మందు విశ్వేశ! చండప్రచం డాంశు సాహస్ర 


భానుండు పేయూష సాదృశ్య శీతాంశు చంద్రుండు నీ నేత్ర 
చిత్తమ్ములై యుండ, మున్నీరు మామయ్యె, భూమాత యర్దాంగి, 
కంజుందు పుత్రుండు, నీశుం డభేదుండు, నీవుందు వన్నింట 
నిక్షిప్తమై వింత, నీ లేని లేశంబు శూన్యంబ కాంచంగ, క్షీరాబ్దిం 
దాం బుట్టి శ్రీలక్ష్మి కాకుత్సుం డీ వైన వైదేహి తానయ్యె, శ్రీకృష్ణుం 
డీ వైన వైదర్శి తానయ్యె, లోకాల నేలంగ నిత్యమ్ము నీవుండం 
జేదోడు వాదోడు తానయ్యె నెన్నండు, నాతల్లితో గూడి దేవాది 
దేవా చిదానంద సమ్మోహ నోత్సేధ! పద్మాక్ష! మూర్తిత్ర యైకైక 
భావమ్ము నీయంద వర్ధిల్ల నిన్నెంచ లేరన్న శేషాహి వాగీశ గౌరీశ 
దేవేంద్రు లింతైన నే నెంత నీపాద దాసుండ నీ దాస దాసుండ 
నా మోహముం ద్రుంచి, నీభక్తినిం బెంచి, నన్నేలు నిత్యమ్ము, నిం 
దక్క నేనేర నిం కెవ్వరిన్నాదు చిత్తమ్మునన్‌ దేవ! నామాంత 
రోద్భాస నామాలి భూలోక వాసౌఘ సిద్దాఘ సాధ్యాఘ యక్షోర 
గాశ్వాంగ నీడోద్భ వానీక విద్యాధ రాదిత్య గంధర్వ మున్యోఘ 
దేవాది సంపూజి తాంఘ్రిద్వయా! దైత్య సందోహ విధ్వంసకా! 
దుష్ట సంహారకా! శిష్ట రక్షైక దీక్షాగ్ర గణ్యా! దయాసింధు! 
సాక్షాద్విరాడ్రూప! వైకుంఠ సద్వాస! లక్ష్మిశ! నిన్నెంచి నే 
మొక్కెదన్‌ మొక్కెదన్‌ మొక్కెదన్‌. 





